వి .మయకోవ్ స్కీ - 


పుస్తకం 
నిండా 
ఈ జంతువులే! 


డా " ప్రగతి " ప్రచురణాలయం 


ఏనుగు , సింహం, కంగారూ - 
పుటకొక బొమ్మ , నీకోసం! 


ఈ జంతువు లామా 
ఇది తల్లి లామా , . 
అది పిల్ల లామా . 


సింహం — చిన్నదికాదు , చివరిదీకాదు 
చూడు , బాగా కళ్ళు విప్పిచూడు . 
అదింక కాదు , మృగరాజు 
అధ్యక్షుడు మాత్రమే - యీ పుస్తకంలో , 


సముద్రంలో రెండు పెలికన్లు 
ఒకటి మరీ చిన్న , 

ఇంకో టెంతో 


పెద్ద 


. 


M 


- 


ఇదో చలాకీ జీబ్రా 
, 
- ఎన్నెన్నిచారలో చూడు ! 


ఇట్టే , మన నాన్న కంటె పెద్ద దయిపోతుంది 

కాబోలు ! 


వీటి కెన్ని తానుల బట్టలుకావాలో ! 
ఎన్ని చెరువుల నీళ్ళూ , 

ఎన్నెన్ని మోపుల మేతా కావాలో ! 
వాటి పిల్ల యెదిగిపోతోంది , చకచకా . 


అది 


దంతాల జంట . 


ఇదిగో , మన పుస్తకంలోకి నోటికి ఎడా పెడా 
నేరుగా వస్తోంది | తెల్లగా , వొంపు తిరిగిన బాకుల్లా - 

ఏనుగుల కుటుంబం . 
ఒకటి రెండు మూడంతస్తుల ఎత్తు . 
చేటల్లా చెవులు, 
అటూ యిటూ వూగుతూ 
ముఖాన వేలాడుతోంది 

తోకలా ఊగే తొండం , 


తప్పుకో , దారియ్యి . 

ఏనుగుకి 
తొండం కది పేందుకు చాలదు 

చోటు దానికి ! - 
ఒకే పేజీ అయితే , ఎంతో యిరుకు 
అందుకే ఏకంగా రెండు పేజీ లిద్దాం , ఏనుగుకి ! 


ఇదిగో 


ఒంటె ! 
ఇసుక టెడారుల్లో 


ఉంటుంది . 


అమ్మో! మొసలం టేనేపిల్లలకి భయం 
దానిజోలికి పోనేవద్దు మనం. ఈ 
నది లోపల దాక్కుని మసులుతుంది , 
అందుకేదాన్నెవరూ చూడ రెప్పుడూ . 


రుచిలేని పొదల్ని 

తింటుంది . 
ఎంతో బరువునీ , మనుషుల్నీ 

మోస్తూ ప్రయాణం చేస్తుంది . 


ఒంటె అంటేనే 

ఏటికేడాదీ 
కష్టమైన బరువుల్ని మోసే 

బలిష్ఠమైన జీవి . 


11 


ఎంతో పొడవు మెడ 

జిరాఫీది 
అందుకే దాని పిల్లలు 
ఎంచక్కా కావి చేసుకోవచ్చు 

దాని పొడవాటి మెడని . 


కంగారూ 


కురచ ముంగాళ్ళ 
తమాషా జంతువు . 


కాని, వెనక కాళ్ళుంటాయి 
దృఢంగా , 

రెట్టింపు పొడవు. 


13 


పాపం! ఉష్ణ మండలపు యీ జంతువు 
బొత్తిగా చలికి తట్టుకోనే లేదు . 


ఇవిగో ! కోతులు . 

అన్నిట్లో కీ చిలిపివి. 
కాని, కదలకుండా 

కూర్చోగలవు , బొమ్మల్లా , 
ఆ బారాటి తోకే లేకపోతే , 

చలామణీ అయ్యేవే, మనుషుల్లా . 


15 


ఇంక , మిమ్మల్ని అందర్నీ 

చూడ్డం చాలిక యీ రోజుకు 
వేళైంది . నాకు యింటికి చేరేందుకు . 


В . Маяковский 
что ни СТРАНИЦА , - то слон, то львицА 


на языке телуе 


వి . మయకోవస్కీ - 


Mayakovsky V . 
A Bookful of Beasts 

in Telugu 


పుస్తకం 
నిండా 
జంతువులే! 


వెల : రు . 1 - 75 
సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది 
© తెలుగు అనువాదం “ ప్రగతి " ప్రచురణాలయం 1982 


1 - 517 


ED " ప్రగతి " ప్రచురణాలయం 


01 ) -82714 -82 


4803010101 


